NSI Telugu Astrology - 1 


NS Telugu Astrology 


Vedic Astrology - K.P. Astrology - Numerplogy 


Jyothish Visharad 


Narasimha Swamy 


Vedic & KP Astrologer and Numerologist 
Cell: 9652 47 5566 


Website: www.nsteluguastrology.com 


Copyright © NS Telugu Astrology 
All Rights Reserved 


www.youtube.com/NSTELUGUWORLD 
www.nsteluguastrology.com 


NSI Telugu Astrology - 2 


వివాహ సమయము - కృష్ణ మూర్తి పద్దతి 


పుట్టిన రోజు : సెప్టెంబర్‌ 9, 1994, మంగళవారము 
సమయం : 20:24:32 
సలం : జహీరాబాద్‌ 


ఈ అమ్మయికి వివాహాము ఎప్పుడు జరుగుతుంది అనే విషయము గురించి కృష్ణ 
మూర్తి పద్దతిలో (KP System) ఇప్పుడు వివరంగా వీశేషణ పద్దతిలో 
తెలుసుకుందాము. 


Rasi Chart (Nirayan) 


KET 24° 14 18" M 26° 29 36" MAR 1% 36 49" 
Tl 29°31' 16" IV 21° 43'0" 


V 18°41 24" 


Date: 6 September, 1994. Tuesday 
Time of chart: 20: 24: 32 GMT+05:30 


KI 18°41 24" SUN 20° 5' 36" 
Place - ZAHIRABAD VI 20°26 43" 


KP New Ayanamsa : 23° 41' 33" 
Local Time: 20: 4: 59 
Sidereal Time: 19: 6: 52 


X 21°43°0" MC) [IX 262936" 1 293116" 110౫ 1°27 44" 
RAH 241418" |MER 10°1'21" 
JUP 165943" vi 27°14 48" 
VEN 5°27 50" 


www.youtube.com/NSTELUGUWORLD 
www.nsteluguastrology.com 


D, 
Planets and Cusps 


sos [em [vex [Rar fae తమా లలంం 

5 6 (VII) 
TOE 

MER* | MER | MON | MON |MON |rares | 6 5 4 7(XI) 

m [ves [ran [vex [sat omes [71 GMMR) | 
sare [sat [ran [eer [ur నయా |e 
ran [ven [wp [sar eer rams iom 
మా [vex [oe her [rem Passon o 
శతకం అ Pee (OW = 
asc [or వానా నా న 
మై VEN [MAR ర |saT | VEN) MAR/SUNKET/ VEN 

తా =  —— 
| V | MON [MER |KET |VEN | MON/SUN) MER’ MON 

Por [sox [ven దాక మాక రచనా 
[vm [NeR [Man [up [WEN [ MAR JUP SAT SUN RAHKETIVENTOP RAN 7 NER 
Pox [ar e [sor fear a 
Px p [ven [ue fea కతల 
pa (ఖు pore hor [ar rear SSCS 
mu or [op fear కుత 


Significators Table - సిగ్ని ఫికేటర్‌) పట్టిక 


S Telugu Astrolo 


2 5 7 8 11 
PCO ---- చంద |కేతు, సూర్య, రాహు, ---- ఫొర్ప్చున 
కుజ, గురు, శని 
Occ --- సూర్యు శుక, గురు, రాహు ---- శని 
PCBL ------ జుట్‌. = కేతు, | SHS 
సూర్య 
BL కుజ చంద | aod శుక్ర శని 


www.youtube.com/NSTELUGUWORLD 


www.nsteluguastrology.com 


<3 


©. Telugu Astrology - 4 
రూల్‌: 


1. వివాహాము: 7వ స్థానము యెక్క కక్షాధిపతి (Sub Lord) 2 లేక 7 లేక 11 
సానాలతోటి DAD అయితే వివాహాము జరుగుతుంది. 


2. ఈ వివహం 2,7, 11 స్థానాల యొక్క సిగ్నఫీకేటర్స్‌ గ్రహాలకు సంబంధించిన 
మహాదశ, భుక్తి అంతర కాలాలలో జరుగుతుంది. 


3. (సుమ వివాహాము : 5 వ స్థానము యెక్క కక్షాధిపతి (Sub Lord) 2,5,7, 11 
స్థానాలకు చాలా బలంగా DAZD అయితే. (పేమ వివాహాము జరుగుతుంది. 


4. KP New Ayanamsa ద్వార బర్త్‌ చార్జ్‌ వేసుకోవడము జరిగింది గమనిచగలరు. 


నోట్‌ :19 పద్దతిలో చార్జ్‌ వేసుకున్న తరువాత పునర్పూ దోషము (Punarphoo 
Dosha) వుందా లేదా చూడాలి. 


© పునర్పూ OOD శని గ్రహము చంద్ర గ్రహానికి చెందిన నక్షతములో వున్నా 
లేదా కక్షాధిపతితో సంబదము వున్నా లేదా 

© చంద్ర గ్రహము శని నక్షతములో వున్నా లేదా శని వున్నా స్థానము నుండి 3 వ 
స్థానములో కానీ 7 వ స్థానములో కానీ 10 వ స్థానములో కానీ Sols గ్రహాము 
వున్నా పునరూూ అంటారు. 


© DS చెప్పిన విదంగా శని చంద్ర [Hato మద, పునరూూకు సంబందించిన 
రేలషన్‌ HOD వివాహాము ఆలస్యము అవుతుంది లేదా వివాహాము కుదిరిన 
తరువాత కాన్సిల్‌ ఆయె అవకాశాలు ఉంటాయి. 


www.youtube.com/NSTELUGUWORLD 
www.nsteluguastrology.com 


©. Telugu Astrology - 5 


రాశి చక్రములో మీన లగ్నము 27.14.48 డి(గీలలో పడింది 


© చంద గ్రహము : కన్య రాశిలో 1.27.44 డి(గీలలో పడింది. రాశ్వా ధిపతి - బుధ 
గ్రహము, నక్ష్వత్‌రాదిపతి - సూర్య గ్రహము - కక్షాాదిపతి - గురు గ్రహము 


© శని గ్రహము : కన్య రాశిలో 14.56.34 డి(గీలలో పడింది. రాశాక ధిపతి - 
శనిగహము, SETAA - రాహు గ్రహము - కక్ష్రాదిపతి - కేతు గ్రహము 


© ఈరెండు గ్రహాలకు సంబందించిన రిలేషన్స్‌ చూస్తే శని చంద్ర గ్రహాలకు 
సిగ్నిఫికేసన్స్‌ లేవు. కాబట్టి ఒకవేళ మారేజ్‌ కుదిరితే కాన్సిల్‌ కాదు అని 
చెప్పవచ్చు. 


ఇక వీశేషన పద్దతిలోకి వెళ్ళితే - 


© 7వ స్థానము యెక్క సబ్‌ లార్డ్‌ గురు గ్రహము - ఇక్కడ పట్టిక గమనిస్తే -7వ 
స్థానములో స్తితి మరియు PCO లో కూడా వున్నాడు. మిగతా ఏ స్థానములో 
లేదు. కాకపోతే తుల రాశి నుండి 2 వ Maran) చూస్తున్నాడు అలాగే 4వ 
స్థానాన్ని చూస్తునాడు. 


© ఇక్కడ 2వ సానము కుటుంబాన్ని అలాగే 4వ సానము గృహాన్ని 
తెలియజేస్తుంది కాబాట్టి మా్యరేజ్‌ జరుగుతుంది అని చెప్పవచ్చు. 11వ 
సానముతోటి DAD అయితే ఇంకా బాగుటుంది. 


* 7 వస్తానము యొక్క స్టార్‌ లార్డ్‌ కుజ గ్రహాము - ఇక్కడ పట్టిక గమనిస్తే -7 వ 
స్థానములో PCOS వుంది. అలాగే 2 వ స్థానములో వుంది. అలాగే 9 వ 
స్థానానికి కూడా అధిపతి. 9 వ సానముతో సిగ్నిఫై అయింది కావున వివాహం 


www.youtube.com/NSTELUGUWORLD 
www.nsteluguastrology.com 


NSI Telugu Astrology - 6 


జరిగిన తరువాత అదృష్టము కూడా కలసి వస్తుంది. 9 వ స్థానము అదృష్టాన్ని 
ఇస్తుంది. 


నోట్‌ : మనకు ఎక్కువగా 11 వ సానముతోటి కూడా సంబందాలు కనిపించలేదు 
కావున అప్పుడు 5 వ PHASES కూడా సంబందాలు ఉన్నాయా లేదా అని 
కూడా చూడవచ్చు 


© 11వ స్థానము యెక్క సబ్‌ లార్డ్‌ బుధ గ్రహాము - 5 వ స్థానములో వుంది అలాగే 
7 వ స్థానములో కూడా వుంది. 


e ఇక్కడ 5 వ స్థానము D6 వ్యవహారాల గురించి తెలియజేస్తుంది అలగే 
మారేజ్‌ ఐన తరువాత దంపతుల మద్య వుండే ప్‌రేమను కూడా 
తెలియజేస్తుంది. 


వ్యూరేజ్‌ ఎప్పుడు జరుగుతుంది? 


© (ప్రస్తుతము రాహు మహా దశలో గురు భుక్తి ఏ(పిల్‌ 2018 నుండి సెప్టెంబర్‌ 2020 
వరకు వుంటుంది. 
ఈ గురు భుక్తి లో శుక్ర అంతర కాలము మే 2019 నుండి అక్షోబర్‌ 2019 వరకు 
వుంటుంది. 
ఈ కాలములో మ్యారేజ్‌ జరుగుతుంది అని Prediction ఇవ్వటం జరిగింది. 


© రాహు (గ్రహము గురు గ్రహముతో వున్నాడు. రాహు గురు నక్షతములో వుంది. 


© గురు గగ్రహాము అమ్మాయిలకు భర్త గురించి తెలియజేస్తుంది. 


www.youtube.com/NSTELUGUWORLD 
www.nsteluguastrology.com 


G. Telugu Astrology - 7 


* అలాగే శుక్ర గ్రహాము 2 వ Waray చూస్తున్నది. 

* అలాగే నవాంశలో మీనా లగ్నము అవుతుంది . గురు గ్రహము నవాంశ 
లగ్నములో వున్నాడు. ఈ లగ్నము నుండి 7 వ Dard) అలాగే9 వ 
స్థానములో ఉన్న శుక్ర గ్రహాన్ని చూస్తున్నాడు. 


© కావున పెన చెప్పిన కాలములో అనగా మే 2019 నుండి 
అక్టోబర్‌ 2019లో జరుగుతుంది. 


ఇక్కడ నవంశా చక్రం ఇవ్వడం జరిగింది గమనిచగలరు 


www.youtube.com/NSTELUGUWORLD 
www.nsteluguastrology.com 


G. Telugu Astrology - 8 


(యేమ వివాహం - గ్రహాలు మరియు JPW 


రూల్‌ 1. 


© 1వ స్థానం, 5వ స్తానం మరియు 7వ స్తానం - ఈ స్తానాధిపతులతో మరియు 
నక్షత్‌రాధిపతులతో మరియు సబ్‌ లార్స్‌ తో ఒకరికోక్కరికి DA DEAS 
ఉండాలి 


రూల్‌ 2. 


© 4,7,8,11 JT. మిథున, SHO IS మరియు మీన రాశులు. old, కుజ, శుక్ర, 
బుధ మరియు రాహు గ్రహాలతో సానముతో సిగ్నిఫికేసన్‌్‌ వున్నా లవ్‌ 
మ్యారేజ్‌ అవుతుంది. 


రూల్‌ 3. 


e 5, 7 మరియు 9 సానాల మద్య HOD సిగ్నిఫికేసన్స్‌ వున్నా DOS వివాహం 
అవుతుంది. 


1. 5వ PAID 7వ స్థానములో వున్నా 
2. 7వ స్టానాధిపతి 5వ స్థానములో వున్నా 
3. 5 వ స్టానాధిపతి 9వ స్థానములో వున్నా 
4. 9వ స్టానాధిపతి 5వ స్థానములో వున్నా 
5. దృష్టులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. 


రూల్‌ 4. 


* DI చార్జ్‌ లో - ఎక్కువ డిగీీలు లేక తక్కువ BÂ వున్నా గ్రహాలు -5 వ 
స్థానములో వున్నా లవ్‌ మారేజ్‌ అవుతుంది. 


www.youtube.com/NSTELUGUWORLD 
www.nsteluguastrology.com 


©. Telugu Astrology - 9 


* శుక్ర, కుజ మరియు చంద్ర గ్రహలతోటి 7వ PS SoS BA HESS) వున్నా 
OD మారేజ్‌ అవుతుంది. 

© S85 రూల్స్‌ మొదటి రూల్‌ తో పాటు నలుగు రూల్స్‌ లో రెండు సరిపోతే 100% 
ఖచ్చితంగా ప్‌రేమ వివాహము జరుగుతుంది. 


రూల్‌ 5. 


మరొక ప్రధానమైన విషయం - 


* రుజ, శుక్ర గ్రహాలకు ఒకరికోక్కరికి సిగ్నిఫికేసన్స్‌ ఉన్న తరువాతనే ఈ 5 
రూల్స్‌ ను పరిగణలోకి తీసుకోవాలి. 


© JOO - రాశి చక్రములో ఈ రెండు గ్రహాలకు సిగ్న ఫీకేసన్స్‌ GoD 
వారికి వివాహం చేసుకోవాలనే కోరిక ఉంటుంది. 


(సేమ వివాహం - ఎప్పుడు జరుగుతుంది 


e 2, 5,7,11 స్థానాలకు చెందిన గ్రహాల యొక్క దశ భుక్తి అంతర కాలాలలో 
వివాహము జరుగుతుంది. 


e 2,5,7,11 Paros చెందిన గ్రహాలు అంకే - 2, 5, 7,11 సానాధిపతులు 
అలాగే ఈ స్థానాలలో ఏ గ్రహాలు QB అయితే ఈ గ్రహాలకు సంబంధించిన 
నక్ష(తాలలో YB ఐన గ్రహాలు అని అర్తం. 
వీటినే సిగ్నఫీకేటర్‌్స్‌ అంటారు 


© ఈ (పమ వివాహం - ఎప్పుడు జరుగుతుంది అని youtube వీడియో చేశాను. ఈ 
విడియోలో ఉదాహరణకు ఒక రాశి చక్రం తీసుకుని - 2, 5,7,11 స్థానాలకు 


www.youtube.com/NSTELUGUWORLD 
www.nsteluguastrology.com 


©. Telugu Astrology - 10 


చెందిన గ్రహాల యొక్క SF భుక్తి అంతర అధిపతులను ఏ పద్దతిలో 
పరిగణలోకి తీసుకోవాలి అని వివరించడం జరిగింది. 


© KP పద్దతిలో ఈ సిగ్న ఫీకేటర్స్‌ రూల్‌ 100% ఖచ్చితమైన రూల్‌ అని 
చెప్పగలను. 


© లవ్‌ మ్యారేజ్‌ వీడియో లింక్‌ 
https://youtu.be/JenzYNWTnJM 


www.youtube.com/NSTELUGUWORLD 
www.nsteluguastrology.com 


